భారతియ సంస్కృతి. 





రచయిత: 


ఠి కోదండరామరావు 


భారతీయు సంస్కృతి 


విషయ సూచిక 


10. 


LL 


జీవితాదర్శము 

భారత దేశము 

భారతీయ జీవితాదర్శములు 
హిందూమతము 
హిందూసంస్కృృతి 

సనాతన ధర్మము 

హిందూమత ఆదర్శము 
హిందూదేశ బుషులు, పావనపురువులు 
భారత సాహిత్యము, వొజ్బయము 
భారతీయ కళలు 

భారతీయ రాజ్యాంగ నిర్మాణములు 


భారతీయ విశ్వసం దేశము 


ని న్న కు 


a ల క] 


జ్‌ 


భారతీయ సంస్కృతిని గుజీంచి ఎందరో మహనీయులు 


శూరె రచనలు, ఉపన్యాసములలో _పనుతించినారు. వారిలో 
అ= 
(పముఖులు రాజారానుమో హనరాయ్‌, స్వామి దయానందసర స్వతి, 
స్వామి నివేకానంద, శ్రీ అరవిందులు, _ డాకర్‌ అనివిసెంటు, 
చే బు 


నర్‌ జాన్‌ వు డాఫ్‌, హావెల్‌, డా॥ ఆనందకుమారస్వామి, ఎ. కె. 
బెనర్జీ గారలు, భారతీయ. సంస్కృతి విశేషములను కూలంకషముగ 
కుదరించి భారత కూన్నత రామును _పపంచమునకు చూపినవొరిలళో 
ఆ్నగగణ్య్యుడు శ్రీ ఆరవిందులు. సొమాన్యజనుల కుపయోగార్లము 
($2) 
పె నుదహరించిన మహనీయుల రచనలకు పిసావనగా నుండుట 


కి చిన్న పు సకము | వాయబడినది, ఇది పాఠకుల కుపకరించినచో, 


ఈ రచనను బరిశీలించి దినిని _పచురించుటకు సాయపడిన 


కద్మ యోగనిరతులు వివేక వినయశీల సంపన్నులు, తెనాలి 


శ్రీ ఆరవిందసాసై టి కార్యకర్త లెన శ్రీ జి. సత్యసారాయణగారికి 
నా కృతజతాఖినందనములు. 
జో 


లోకో 


క్ష 


ఈ రచన ముద్రణకు ద్రవ్య సహాయము చేసి, భారతీయ 
ఎ్రతిని సర్వవిధముల పోషించుచున్న తిరుపతి దేవసానము 

అ 
వారికి నా హృదయపూర్వక నమస్కారములు. 


సంస్క 


ఈ పుస్త కమును మేము కోరిన రీతిగా సకాలములో 
సుందరముగా ముదిరించి ఇచ్చిన తెనాలి బాబా ఆర్ట్‌ పి్ఫింటర్స్‌ వారికి 
నా అభినందనలు, 


ఇటు, 
op] 
సుజన విధేయుడు ' 


టి. కోదండరామరౌవు 


జీవితాదర్శసు 


మానవుని జీవితదర్శ్గము యా ప్రపంచములో సుఖముగా 
ఇీవించుటయే. అంతరాత్మ, మనఃశరీరములకు గల, సామంజస్య సామరస్య 
యులను కనుగొని, వీటిని జీవితములో సాపించుటయే నిజమైన సౌఖ్యము. 
ఈ సామరస్యమును కనుగొను భావములను బట్టి, దీనిని స్థాపించు 
కమధానములనుబట్ట ఒకానొక సంస్కృతి సరి ఆయినదా కాదా యని 
నిర్ణయింపవలసి యున్నది. అదే విధముగ ఒకదేశపు నాగరికత సమ్మగ 
కౌఖ్యమును చేకూర్చునా యను విషయము కూడ, ఆ దేశపు ఆశయములు, 
ఇావములు, విధానములు, సంస్టలనుబట్టి నిర్ణయింపవలసి యుండును. ఈ 
ఆశయములు ఇప్పటి ఐరోషాచేశ నాగరికతవలె ఎక్కువగా భౌతికముగను, 
లేక గీకు రోమన్‌ చేశ నాగరికతల వలె నెక్కువగా మానసికముగను, 
చేదా, భారతీయ సంస్కృృతివ లె నెకువగా ఆధ్యాత్మికముగ నుండవచ్చును, 
ఇనారతీయ జీవితాదర్శమును గుణించి విచారించుటకు ముందు, భారతీయళ 
యొక్క జన్మ స్తానమును, భారత దేశమును గురించి వివరించుట యుక్తము, 


వ్‌ 
§ 
రా 
థూ 
ర 
లి 
oO 
ర్న 
wa 
to» 
ఫె 


ఆషాదశ పురాణములలో విస్టుపురాణ నుతి పారచీన 
ల 
మెనది, ఇది కీ. శ. రెండవ శతాబ్దములో రచింపబడిన దని 


చహ్నబడుచున్నది. ఈ పురాణములో సపద్విప వివరణ కలదు. 
అం o ar) 
జంబూచ్వెపము స పద్వీపములలో నొకటి భారతవరము, రేక 
ఆటో a 
భారతదేశము, జంబూ $పములోని దే దీని వివరణ, (పశసి విషు 
ఇ ఖ్‌ 


పురాణముటో నున్నవి. 


భారతవర్తములో రూపొందిన సంస్కృ 
“హీందూత్వము” (Hinduism) అని చెప్పుకొనుట పరిపాటి ఆమెను, 
కాని. “హిందూ”, మజియు “ఇండియన్‌” (Hindu and Indian) ఆను 
పదములు, “సింధూ” అను పదమునుండి వచ్చినవనియు, ఆర్యులు మొదలు 
నివసించిన “సింధూ” నది పడేశమునుండి ఈ మాట ఉత్పన్న మైనదనియు 
చెప్పుదురు. “పొంద్‌” అనునది పారసీకము (౭78181) నుంచి “ఇండో” 
(260) అనునది గీ9ికు భాషనుండి వచ్చి, యీ మాటలు హిందూ” 
(1౧40) మటియు “ఇండియన్‌” (126129) అనునవి విచేశీయు లిచ్చిన 
పేర్లని కూడ తెలియుచున్నది. ఇంకను, విదేశీయులు, సింధూనది 
(దేశమునకు యీవలనుండు దేశమును “హిందూస్తాన్‌' (1100290629) 
అని అపశబ్దముతో పిలువ దొడగిరి. అటులనే “హిందూ అను 


పదము *ఇన్‌డ్‌' (196) గా మారి, దీనినుండి భారత దేశము “ఇండియా” 


భారతీయ సంస్కృ త్రి స్ట 


© 


(11di2) గా మారినట్టు చెప్పబడుచున్నది. ఏమైననేమి, భారతవర్హ 
మను మప నోన్నత దేశము “ఇండియా” (19612 యని యా మాత్మ 


భూమిలో. నివసించువారి సంస్కాతి “హిందూ” లేక “భారతీయ” నంస్క 


యని పేరెన్నిక హౌ రను; 


నిజసితిలో “హిందూ”, మజీయు ఇండియా ఆను పేరు భారత 
య 


త వాజ్బయము మలో యీ డేశమును భారతవర్షమనియు 
“ఆర్యావర్శి మనియు, ఇందులో నివసించువారిని “ఆర్యజాతి య యనియు. 
వీరి సంస్కృతిని ఆర్యధర్మ మనియు, సనాతనధర్మ మ మనిళయు మ వర్జింపదిడీ 
నడి భారతదేశములో వెలుగొందిన (ప్రాచీన వేదోపనిషత్తులు, ఆ 
రువాత వెలువడిన ఆధ్యాత్మిక (గంథరాజములు, రామాయణ భారత 
ఇతిహాసములు, పురాణములు, కావ్యములు వీటి కనుగుణముగ 
రూపొందిన మత, రాజకీయ, అర్ధిక, నె నె తిక, సాంఘిక సంస్థలు, వివిధ 
కళలు, రాజ్యములు ఇవన్నియు, ఆధా స్టత్కికపు బునౌది కలిగినవె, అర్య 
ధర్మ మందు పరిణత మొంది భారతీయతగా రూపొందిన సంస్కృతి 
నాగరికతలుగ పరిగణింపబడుచున్నవి. మనమిపుడు, భారతీయ లేక హిందూ 
సంస్కృతి యొక్క వివిధరూపములు, రెఖలు, శేణులు, నాగరికత, 
జీవితవిధానము, మహోన్నతి మొదలగువానితో గూడిన ఆర్యధర్మమును 
గుణించి విచారింతము 


శ్రీ భారతీయ సంస్కృతి 
భారతియ జీవితాదర్శము లు 


పరిణామ, కమమున జడము నుండి శరీర పాజ మనోరూపము 
నొందిన మానవుడు కేవల భౌతిక వకృతికి బిద్దుడెన జీవుడు కాడు, ఆతడు 
శరీర | పాణ మనస్సుల నుపయోగించు ఒక ఆత్మ. చె చై తన్యము, ఆత్మ: 
వి జడముకంబె మిన్నయె, జడము నుత్సన్న ముజేసి, వశపరచుకొని, 
జీవితములో స్వతం ంత్రతతో విహరించుచున్నవి. హిందువు ఆధ్యాత్మికతను 
జీవితలక్ష ముగా జేస సికొని, జీవితమంతటిని ఆధా్యత్మి కముగజేయ సము 


లి 
కట్టును ఈ స్థితిని బొందుట కనేకమార్గము లున్నవి. అత డేమార్ల 


ర eee భగవడె దెక్యత నొంది, సిత పజుడె, (ప్రపంచములో 
(రన రో 
వ్యక్షులు వారి అనుభవముల ననుసరించి వేరువేరు మారముల 
pn * . 


వలంబించినను, తుదకు గమ్యస్థాన మొకటియే యని అందరు ఒప్పుకొని 
ని చేరుటకు (పయత్నింపవలెను. ఒక వర్గమువారు జీవుడు, పరమాత్మ = 


పనిని 
ఒకపే యనియు, ఇంకొకరు వీరు వేరనియు, మరియొకరు జీవాత్మ 
పరము 


మాత్మ ఒకటిగా నున్నను వేరనియు, ఇట్లు (త్రిమార్గ్షముల బోధించి, 
యా మారములలో నడచినను, మారముల నన్నిటిని సమన్వయపరచి, 
౧ 0౧ 


గార; 
ఆటోల్లో 


(| 


సత్య మొక్కటియే యని, వేదబుషుల శృతివాక్యము * ఏకం సత్‌ విపా9 
హంధా వదంతి, * ఆని దృఢపరచిరి. ఈ సత్యము నితర దేశములలో 
కొండజు మహసీయులో నుపలబ్రి పొందినను, జనసామాన్యమున 


(జ 


(2 


భారతీయ సంస్కృతి గ్‌ 


క్రీ సత్యము దృఢపడలేదు. కాని, భారతదేశములో ఈ సత్యమును 
జన సామాన్యము తఅచుగా (గహించి, ఆచరణలో పెట్టుటకు (పయత్నించు 
చున్నారు. ఏధిలో నడచు సామాన్య భారతీయుడు సహితము, “మాయి 
“లీలి “సర్వత భగవాను డున్నా” డనుట మొదలగు మతత త్వముల 
నవలీలగా తెలిసికొన్నవాడే. ఈ త త్వముల యొక్క సత్యము భారతీయుని 
మతములోను, వాజ్మయములోను కళలందును, జీవితములోను, | పజల 
గేయములందును ఉట్టిపడుచుండును. హిందువు లెప్పుడును మతము పేరట 
యుదములు చేసి, వేరు మతముల వారిని హింస పెట్టి, వారిని చంపి, 
రక పాతములు గావించలేదు. బోద్దులు, జిసమతస్టులు, చార్వాకులు, 
విదేశీయులు హీందువులలో కలిసి నివసించుచు, అనో ్యన్యముగ మెలగు 
చుండిరి. 


కాని పాళ్ళాత్య దేశములలో మతము నియమబద్దమై కొన్ని 
నిరయములకు కట్టుబడి, (పత్యేక ఆచార సంస్కారములకు లోనె వీని 
ఓ రు జు 
నుబ్లంఘించినవారు _పమాదములకు, శిక్షలకు గుతీయగు చుండిరి. 


పరదా ముతక 


హిందూమత మన నేమి ? అదేమి బోధించును, ఏమి ఆచరించ 
మనును ? దాని సామాన్యపద్దతు లేవి? వీని సమాధానములు మూడు, 


_పథమమున, * ఏకం సత్‌ బహుధా వదంతి అనగా. అనంతము 
సనాళనమునై న సత్య 'మొక్క- టే. దీనినే, బౌదులు నిత్య మనియు, 
యు 
శంకరాదె తులు కేవల మనియు, డె్యతులు భగవానుడనియు, వేర్వేరు 
విధములుగ జిప్పుచుందురు. రెండవది, ఈ అనంతము, ఆఖందము, 
అనేక అనంతములు, ఆఖండములతో నిండియున్నది. ఇవన్నియు కూడ 
ఆ సనాతన మే. (పపంచములో అనంతము హదులు కలినటుగ నున్నను 
ఈ hn (౧౦ 
ఇవన్నియు కూడ ఆ అనంతమే యని తెలిసికొనవలెను. (పకృతి 
వెనుక నున్న దేవతలందరు కూడ ఆ ఏకము యొక్క అంశములే యని 
తెలిసికొనవలెను. సృష్షించు టీ పోషించు విమవగను, 
॥ రభ ణ 
నాశ మొనర్చు రుదుడు లేక శివుడుగ నా యనంతము సొక్షాత్క_రించును. 
ఆ యనంతము యొక్క శ శక్తి యే, దుర, లక్ష్మి, చండి, కాళి మొదలగు 
hh 


దేవతలుగ నవతరించును, మూడవది, ఈయనంతమును విశ్వచై తన్యము 
ద్వారా పొందకలిగినను, దీనిని వ్యషిరూ పముగ కూడ నువలజి 


9 


సంపాదింపనగును. మానవుడు ఆజానమును దూరీకృత మొనర్చుకొని, 
నలో నున్న ఆనంతమును పొందనగును 


హిందూమత మనునది ఒకటి లేదు. ఎందుకన, హెందూసంస్కృృతి 
సనాతనధర్మము పై పె నాధారపడి యున్నది. ఇందులో ఒకే విశ్వాసములు 
గాని, ఇతర మతములలో నున్నట్లు మతాధిపకి గాని, ఒక మత సంఘము, 
సంఘ నియమావళి, నిర్ణయములు, అధికారవర్గము మున్నగున డేమిము 
లేవు. హిందువులలో ఆన్ని మతములవారు అన్ని విశ్వాసములవారు 


భారతీయ సంస్కృతి 7 


అనాం 


నున్నారు. ఎవరికి తోచినట్లు వారు భగవానుని కొలువవచ్చు. అట్లు 

కొలువననివొరి నెవరు శిక్షింపరు. హిక్టకూమత మనుదానికి ఒక స్వరూపము, 

ఒక పిదాంతము లేదు. పురోహితులు, పండితులు తము ఆత్మానుభూతి, 
థఖ 


బుదిజలము ననుసరించి శాస్త్రముల నుపయోగ పెటుకొనుచు, వ్యాఖ్యాన 
@ యు 
ములు చయుచున్నారు. హిందువులలో, సగుణ, నిరుణ ఉపాసన 


MO 
లున్నవి. వి గహారాధన చేయువారు, నిర్లుణో పాసకులు ఒకరి నొక 


ల 


నిరసించుటలేదు. ఎవరి నమ్మకము వారిది, సగుణ, నిర్ద్ణణముల 


కతీతులై న సర్వోత్యస్టులు, అన్ని టియందు ట్ట. 
చున్నారు. 


_పదర్శి ందు 


హీందువు లాచరించునది సనాతనధర్మము. సనాతనధర్మ మ హస 
భగవంతునిలో అందరున్నారనియు, భగవంతు డందరిలో SN 
సర్వము భగవానుడే ననియు తెలిసికొనుట, ఆచరించుట. ఈ ధర్మ మాచరించు 
వారికి, సహజముగ సహనశ క్తి గలదు, కావున హిందువు లనాదిగ 
సహనశళ క్రి నెక్కువగా కలిగినవా రె, యితర మతస్తులు, మతముల పట్ల 
ఓర్చు, సహనము వహించి, ఎవరిని, డేనిన్‌ నీర సించక, యితరులలో 


నుండు సదుణములను మంచి పద్దతు లను తాము స్వీకరించి, సాంతము చేసి 


వష ౪. జీర్తించుకొని, ఐకమత్య ముతో జీవించుచున్నారు. భారతీయులది 
విశ్వహిందూమతము, వారి ఆశయము దివ్యజీవనము. 


భారతియ స సంస్కృతి 


హిందూళ్టకంస్కృతి 


హీందూ సంస్కృతి సజీవముగా నున్న అవయవి. ఇది అనేక 
శతాబ్దముల (క్రింద పుట్టి, పెరుగుచ్కు (పగతినొంది అభ్యుదయము 
పొందుచున్న చిరంజీవి. దీనిలో ననేక భావములు, నమ్మకములు, 
ఆశయములు, ఆచారములు, విధానములు, సంస్కారములు, పరిణత్తి 
నొందినవి. విదేశీయులు జొరబడి వారి నాగరికతను, సంస్కారములను 
దిలాత్కారముగ వ్యాపింప సమకట్టినను, అందుకు లొంగక, (కుంగక, 
(కొత సంస్కృతిలో ని సుగుణముల _గహించి, జీ ర్రించుకొని, స్వధర్మ 
స్వభావముల విడనాడక, హిందూ సంస్కృతి ముందు కేగుచున్నది. 

క్రై స్తవ, మహమ్మదీయ, బౌద్ద మతములనలె హిందువులది. 
ఒక మతము కాదు, హిందువులు _పత్యేకమతమునకు, తెగకు చెందినవారు 
కారు. భారతవర్షములో ఆనేక మతములున్నవి. అన్ని మతముల యొక్క 
భావములు, విధానములు, హిందూ సంస్కృతిలో నున్నవి, 


"వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, దర్శనములు, పురాణములు, 
తంతములు, ఆగమములు, హిందువుల శాస్త్ర్రములుగా పరిగణింపదిడినను, 
ప్‌ని తర్వాత సంభవించిన మత గంథములను కూడ హిందువులు పోషించు 
చున్నారు, వేదోపనిషత్తుల కాలము తర్వాత, అనేకమంది మహసీయులు 


భారతీయ సంస్కృతి 9 


సరికొత్త భావములను, ఆశయములను, పోకడలను రెకెతి ంచి, దేశములో 
(వవేశపెట్టిడి. కాని వీని నన్నిటిని హిందువులు ఆకళింపుచేసికొని, సమాధాన 
పరచుకొని, _ వేదోపనిషత్తులలోని మూలభావముల కనుగుణముగా 
వవరించుచు. దేనిని నిరసించక, ప్రగతి నొందుట కాననగును, 
హిందూమతములో ఒక సువిశాలత, గాంభీర్యము, బొన్నత్యము సదా 
(పజ్వరిల్లుచుండును. 


హీందూస సంస్కృతి కిక (పత్యేక రాజకీయ మార్గమునకు గానీ 
ఒక (పత్యేక జాతికి, వర్గమునకు గానీ, సంబంధించినది కాదు, ఇందులో 
అన్ని మార్గములు, జాతులు, వర్షములు, కులములు, సంఘము లున్నవి. 
భౌతికముగ చూచిన, జాహ్యముగ ఎన్నో భేదములు, ఘరణ లున్నట్లు 
కనపడినను, హిందూత్వములో సనాతనముగ నొక ఏకత్వము, ఐక్యత 
లున్నవి. హిందూవర్షములలో, తెగలలో కొన్ని సామాన్య విశ్వాసములు, 

ల] 

ఆదరణలు, భక్తి ద్ద లున్నవి. 


మొదటిది వేదముల యందు గల శ్రద్దా గౌరవ భక్తులు. వేదము 


లహొరుే క్‌ యము లనియు, దివ్య శుతిపవాహము లనియు, జాననిలయము 
అనియు పొందువుల వప 


రెండవది, పావనపరుములగు జానులు, భక్తులు పీరిపైన గురు 
భావము, భక్తి శ్రద్ధలు, కృత, (కేతా. కపట బుషిపుంగవులై న, 


10 భారతీయ సంస్కృతి 


అత్రి, కశ్యప, ' భరద్వాజ, విళ్వామి త, వసిష్ట, గొతమ్కభృగు, అగన్యాదు 
లను కలియుగ మందలి బుద, శంకర, రామానుజ, వాధ్వ, కబీర్‌, నానక్‌, 
లు 

తులసీదాసు,రామదాసు మొదలగువారిని, న ఏన కాలపురామకృష్ణ,దయానంద, 
శ్రీ అరవింద, రమణ మున్నగు పావనపురుషులను, రాజరి ఏరులె న శ్రీరామ 
శ్ర 3 2 ర 

పం. నష పహాదులను, మహాపతి,వతలెన సీత, సొవితి, 
శ భీష్మ, ధృవ, U దుల మహా పతి | లై య 
దమయంతి, మె తేయి, గారి మున్నగు స్రీరత్నములను, భకి ననుతలతో 

సక Oh రీ) 

గొరవించుదు. వీరి ఆదర్శ జీఎతముల ననుకరింప _పషయత్నించు 


మూడవది : - తీరరాజముల యెడ గౌరవము భారత దేశములో 
థి 
అని తెగలకు చెంది, వారిచే సొపింపబజిన తీరరాజము లున్నవి. 
(న (౧ 
రడి సో ఇద ae గు కాళీ గటా / బ్య జబ క్‌ ఆర ' 
అయాధ్య, మధుర, కాశ, కంచి, అవంతి, పూరి, ద్వారక, రామెశ్వరము, 
తిరుపతి మొదలగు తీర్ణస్థలములును, గంగా, యమున, |బహ్మప్పుత్క 
అ 
గోదావరి,కృష, కావేరి మొదలె న పవి తనదుబును, హిమాలయ, వింధ్య, 
(ne లం 


గు మహాపర్వతములు ఇవన్నియు హిందువుల నొకరించి, 
“యె 


వారి [పకృతి రామణీయకతకు, రసజానములకు దోహదకారు లగుచున్నవి. 
లాగానా న ళం నే నీ ఇమ నీ పొ టే ఆ . జ ఈ 
నాల్గవది : ఐర్షాశమ ధర్మములు, భాండదూ బుషులు, మానవ 
గుణముల ననుసరించి, వారినీ నాలుగు తరగతులుగ ఏభజించిరి. వర మన 
(a) 
గుణము. మానవునిలో నాలుగు (పధాన గుణము లున్నవి. మొదటిది ; 


చింతన, విద్య, పాండిత్యము; రెండవది : శ క, వీర్యము, నాయకత్వము, 


(పడాపాలకత్వము, యుద్దము చేయుట; మూడవది : ఆరికబలము 
ధనార్హనము, ధనధాన్యముల సేకరణ, నినియోగము,. నాలవడి : సే 
పరిచర్య, కృషి ఈః నాలుగు విధముల గుణములు కలవారిని , బొహ 
క్షతియ, వైశ్య, శూ ద. తరగతులుగ విభజించిరి. జాహణతరగతివారు 
దేశమునకు గురువులు, ఆలోచనాపరులు, మంతులు, బోధకులు 
క్షియ తరగతివారు రాజులు, యుదబరులు, రాజ్యపాలకులు, _పజా 
లు సల్చువారు. వైశ్య తరగతివారు వ్యాపారులు, ధనవంతులు. 
శూద తరగతివారు కృషీవలులు, 'సవాతత్సరులు, నౌకరీ పనులకు 
యోగ్యులె నవారు. భారతీయు లీ విభజన, కుల గుణములను, శ కినిబట్టి 
చేసిరి కాని, పుట్టుకనుబ బట్టీ కాదు. (పతి మానవునిలోను, ఈ త 
లైన గుణము లున్నవి. మాన వుడు బుద్దిది బలముతో _దాహ్మణుడుగను, 
బాహు వీర్య రాజనీతి ధురంధతలతో క్ష, తియుడుగను, ధనార్జన, వ్యాపార, 
చతురత, శకులతో వె శుఃడుగను, సేవాతతరతతో భూదుడుగ నునా రు. 
అనీ CSR టీటీ ఆ 
హిందూ సంఘములో శ పరపిభజన చాలకౌలము వ కరం 
నుండి, (ప్రజలు ఐ వారి వారి గుక్‌ 
ఐకమత్యముతో ఒకరి కొ సహాయపడుచు, జీవించుచుండిరి. ;కీ,రాముని 
పూర్వీకులె న, య రఘు మొదలగు రాజన్యులు దేశమును 
స్మ కమముగా, వర్ణాశమ ధర్మములతో పాలించుచుండిరని, కౌళిదాస రచిత 
రఘువంశ మహకాన్యమువలన తెలియవచ్చాచున్నది శ్రీరాముని తం, డీ 
అయిన, దశరథుడు, శ్రీరాముడు వారి ఫూ రీంకుల ననుసరించి, 


ధర్మరాజ్యములను సాపించి, | పజల  నేలుచుండిరి, తరువాత, వర 
డె లా (2) 


19 భారతీయ సంస్కృతి 


ము కలిగి, ధర్మలోపము కలిగెను, ఇందుకు ఫలితముగా భార్రశ్ర 


హిందూ సంస్కృతిలో వర్ష ధర్మమునకు తోడుగ ఆ శమధర్మము 
కూడ ఆచరణలో నుండినది. మానవ జీవితము నాలుగు సహజావస్టలతో 
సాగినటుగా, రఘువంశ కావ్యమువలన తెలియనగును. మొదటిది ; 
బహ్మచర్యజీవనము, ఇది విద్యార్హిదశ, రెండవది : గృహస్టజీవనము, 
ఈ సమయములో జీవుడు వివాహితుడై, సంతానమును బడసి, మానవ, 

మ సేవలకు తోడ్చడుచుండెను. మూడవది : వాన్యపస్ట జీవనము, 
ఈ దశలో దేశము నంతట తిరుగుచు, సంసారమును వదలి, ఇతరుల 
క్షేమమునకు పాటుపడుచు, సేవాతత్నరుడె , జీవుడు జీవనయా(త నడుపును, 


నాల్గవది : _సంన్యాస్య్మా శ్రమము. ఈ సితిలొ, ' మానవుడు విరాగియె, 


పరివాిిజకుడుగ సంఘనియమముల కటుబాట కతీతుడె, ,దిహ్మునినుడె 
J జ గా Ga స ర్రీ oy mn 
యోగాభా$శము చేయుచు, జాన |పటబోధకోడె, , బాహీ? సిత్రిబొంది, 
ల జా © శ rU రసి we 
జీవన్ముకుడగును, 


పూర్వకాలమున, భారతదేశములో ఈ ఆ|శ్రమధర్మములు సక్రమ 
ముగ సాగుచుండి, అచరింపదిడుచుండెడివి. వ్యకి విద్యా రిదశలో కఠిన 
: ed థ 
(దిహ్మచర్య వతము నవలంబించి అన్ని విద్యలు, కళలు, గురుకులములో 
గురువుకడ నభ్యసించుచు, గురుసేవాతత్సరు డగుచుండెను, పిమ్మట 
దాం అటి ఇద అలర. "క్రీ 
గుర్వనుజవి ౦ది, గృహస్తా! శమము స్వీకరించి, ధర్మ, అర్హ, కామముల 


భారతీయ సంస్కృతి 18 


'దాచరించుచు, దేశ సంఘ క్షేమమునకు పాటుపడుచు, తరువాత 
కుటుంబ, సంఘ, కటుబాట కతీతుడె వాన పస్తాశం మము స్వీకరించి 
| లు గ ఓ 3 7 క్‌ 
తుదకు ఏకాకిగా ఎలడల తిరుగుచు, యోగనిరతుడె _దాహ్మీసితి నొంది 
(ap) yn థి 
యితరులకు. జానదీక్ష నొసగుచు, సంన్యాసా శమనిరతు డగుచుండెను. 
కాని, ఈ ఆశమజీవితము, అందరికి తప్పనిసరి కాదు. ఆనేకులు మొదటి 
“రెండా; శమముల కావల పోలేదు, పెక్కుమంది హాన, పసులుగ గతించి 
జ షా 
నారు. పలువురు నాలవ ఆ_శమము చేరకలిగి, _(బహ్మసాయుజ్యము 
| OM 
పొందినారు. 
హెందవ సంస్కృతీ నాగరికతలలో,ఈ వరా శమధర్మములు ఘనత 
రా ణ 
వహించి, _శేయోదాయకముగా నుండిన వని చెప్పక తప్పదు. నిజసితిలో 
| థి 
సర్వమానవులు, ఈ ధర్మములను పాటించి, ఆచరణలో బెటినచో 
స లు 
మానవ కల్యాణ భదతలు తప్పక చేక్తూరునని చెప్పవచ్చును. 


రామాయణకాలము గడచిన తర్వాత, దేశములో అర్ధకామములకు 
_పాముఖ్యము కలిగి, ధర్మము లోపించెను. మహాభారత యుద్దకాలములో 
యుధిష్టిరుడు ధర్మసంస్థాపనకు ప్రయత్నించెను. అప్పటినుండి నేటివరకు 
ధర్మము _కమముగా లోపించి, తతృలితముగా జాతివై రములు, యుద్ధములు 
(పడాసంక్షో భములు, అశాంతి, | పపంచము నందంతట గాంచుచున్నాము, 


వర్ణాశమ ధర్మములకే గాక, భారతదేశములో స్త్రీల పాతి వత్య 
మున 'కెక్సువ (పాముఖ్య మివ్వబడినది. స్త్రీలలో నీతి లోపించిన, సంఘము 


14 భారతీయ సంస్కృతి 


tl 


డుననియు, అందువలన పాపములు సంభవించుననియు హిందూధర్మ 


న 


ప్రము చెప్పును. కుటుంబ సౌఖ్యమునకు ప్రీ కౌరణభూతురాలు, స్త్రీలు 


ce 


లము కలిగి, నీతివంతులె నచో, వారివలన సత్సంతానము కలిగి దేశము: 
క్షోభరహిత మె కల్యాణ్మపదముగ నుండగలదు. ఆదర్శభార్యగను, ఆదర్శ 


మాతగను పరిగణింపబడుట గొప్ప భాగ్యమని హిందూసంస్క్యృతి. 


భారతీయులు గోసంరక్షణ కెక్కువ [ప్రాధాన్యము నిచ్చి, గోవును. 
మాతగా నెంచి పూజించుచుండిరి. అటులనే మ గౌరవ 
మిచ్చిరి. “గో బాహ్మణేభ్యః పభమస్తు నిత్యమ్‌” అనగా, గోవులు 
(వాహ్మణులు శుభముగా నుండవలెనని భారతీయుల నిత్యపార్హన. 
యాజ్రవల్క్మ్య్యముషివంట నుహాత్ములకు, జనకన మహారాజువంటి చక్రవర్పులు, 
గోవులను విరివిగా దానముచేయట, రామాయణ, భారకములలోను, 
ఉపనిషత్తు లలోను గాంచుచున్నా ము, పాడిపంటలు సమృద్దిగా నుండుటకు, 
చక్కని గోవులు, వృషభములు ఆత్యవసరమని చెప్పనక్కరలేదు, 
గోరక్షణకు, వృషభ పోషణకు హిందూ సంఘములో ఆత్యున్నత స్టాన 
మివ్వబడినది. వ్యవసాయాభివృద్ధికి, గోవృషభ సంరక్షణ, పోషణ 
అత్యవస సరమని అందరికి తెలిసిన దే. కొన, పీటిని సంహరించి, ఆహార 
మున కుపయోగించుట | శేయోదాయకము కాదని భారతీయుల మతము, 
ధర్మము. 


భారతీయ సంస్కృతి ప్‌ 


సనాతన ధర్మము 


దేవుడొకడే యనియు, ఆయననుండి సర్వసృష్టి కలుగు ననియు, 
ఆయనయే సృష్టి, స్తితి, లయకారు డనియు, సత్క-ర్మా నుషానము 
వలన, జీవపు డనేకజన్మల పిదప, పునరావృత్తి లేని విముక్తి పొందు 
ననియు, సత్కర్మలు చేసినవారు సుఖముపొందుదు రనియు దుష్కర్మలు 
చేసినవారు భాధలకు, దుఃఖములకు గుజి యగుదు రనియు, సత్కర్మలు, 
సక్సాంగత్యము జీవితమును సుఖవంతము చేయుననియు, (ప్రపంచము 
సనాతనముగ ఒక దివ్యశ క్తిచే నడిపింపబడుచున్న దనియు, సర్వము 
భగవానుడనియు, యిదియే సనాతన ధర్మ మనియు హిందువులు నమ్ము 
చున్నారు. 


హిందువులలో ఎన్ని తెగలున్నను, ఏన్ని మతములున్నను వొ 
'రెన్ని దేవతలను కొలిచినను, ఎన్ని భేదాభి పాయములు కలవారై నను, 
ఒక మహోన్నత ఆధ్యాత్మిక _ ఐక్యత గలదనియు, అదియే సర్వమును 
కాపాడు చున్నదనియు హీందూశాస్రము చెప్పుచున్నది. పొందూమతము, 
సంస్కృతి, ఎన్ని బాధలకు, మార్చులకు గుజి అయినను, ఈ నాటికి కూడ 
వినాశము నొందక, చిరంజీవియై శోభిల్లుచున్నది. 


3] 


మానవునిలో ద్విప్‌భ తస్యము కలదు. ఆతనిలో నుండ 


వ్యకి కిగతచేతన ఆతనిని అనేక వ్యక్తులలో నొకడుగను, అహాంకా? 


pe 


పూరితుడై తన సౌఖ్య సంపదలకొరశే జీవించువాడుగను, ఈ సౌఖ్యమునే 
కడ్డు ఎవచ్చువారితో పేనగులాడు వాడుగను, (పపంచములో నతడు “వేరుగా 
నున్నట్లును, తోచునట్లు చేయును. కాని, మానవునిలో ఒక దివ్యచేతన - 
కాడ కలదు. ఇందుపతిక, (పపంచములో నీతరులతో కలిసి మెలిసి 
యుండుటకు వలయు చైతన్యమును ఆతనీలో కలుగజేసి, మానవకోటి, 


సశుకోటి. యందును, జగత్తులోని వృక్ష, ఖనిజ, భౌతికవసు వు లన్ని టే 
యంచును గల విశ్వచేత తనా పేమలను విలసిల్ల జేయును. మానవు ఆ ష్‌ 
ఏధముగ ఏకత్వ దిహుత్వములలో నివసించుచున్నాడు. ఎప్పు డాతడు వీని 
యందు గల సె సొమరస్యము యొక్క ఉపలబ్బి పొందునో, అప్పు డతడు. 
నిర్మల సుఖశాంతులతో వర్తి తి ఆనందమయు డగును. 


తనలో ప పొందినపుడు, మానవుడు . 
_పపంచములో కాడ, అనగా ఇమానవకోటి యందును, జంతూ 


మ 


ములు, నదులు, గ్రహ ములు, నక్ష త్రములు, 

సూర్యచండాగ్ను లలోను, ఎ వికౌడలను దివ్యచేశనో పలవి పొందును. అటితరి, 
na) అ డు 

ఆతనికి సర్వ; త క ఏక కత్వము గోచరించును. తద్ద్వారా ఆతనిలో విశ్వ పేమ 


కలిగి, ఆతడు సర్వమును _సేమించి అనంద 3యు డగును. 


సతా్యాహుః” ధర్మ మనగా ఏకముగా చేయునది, 


లా. 
యిం 
గరించునది. జగతులోని విసీభ వసుచయమును, వ౩కులను బహుత్వమూ 
వ్య 
అణాల 


ఆజ బాలలే 


భారతీయ సంస్కృతి 1 


అహుంకాళము ద్వేషము, భేదము మొదలగు వానినుండి విడదీసి ఐక్యత 
కలుగజేసి ( పేమానందములు (పసాదించునదియే ధర్మము. పరస్పర 
(పేమ, “సీవ, సహకారము, ఆహింస, వీని ద్వారా ధర్మము వర్చిల్లుచున్నడి 
ఏది ద్వేషము, విరోధము, యుద్దము కలిగించుచున్నదో ఆది యధర్మము. 
మానవుని తలంపులు, భావములు, వాక్కులు, క్రియలు, ధర్మా నుసారముగ 


నున్నచో శొంతి, నం వానికి సిద్దించును వ్యకి 
గతముగచే గాక సంఘములోను, వివిధ దేశ జాతులలోను, సర్వత 


యీ భావములు తా. ధర్మము వర్షిల్సి పపంచములో ధర 
ఎ) om We ఈ 
జీవనము విలసిలును. 
ల్లున 
ధర్మము యొక్క లక్ష్యము, మానవసంఘములోనే గాక, పపంచ 
యునందంతటను, ఏకత్వము యొక్క. ఉపలబ్దిపొందుటయే.అప్పుడు జహుత్వ 
యుగా కనబడుచున్న పవంచములో ఏకత్వము గోచరించిి జగ తంతయు 
ఇనజీవ నిర్మాణమనియు, ఒక దివ్య సత్ర యొక్క సృషి యనియు, సర్వ 
మానవులు జంతువులు,చరాచరజీవకోటి అంతయు ఒక అనంత, ఆఖండదివ 
ఇ కిచే నడిపింపబడుచున్న దనియు ఉపలబి కలుగును, ఆత్మసొక్షాతారము 
న్‌ా యల “తా 
శూందిన ముక పురుషుడు ఉపనిషతులో చెప్పినట్లు _బహ్మమును పె నను, 
తల్ల కుడి పక్కను, ఎడమ | పక్క-ను,వెనుకను, లోనను, బయటను, 
చఅులడలను గాంచును ఆతడపుడు సంశయరహితుడై , రాగభయ, కోధముల 
డె 


చండి విముక్తు యాహ్మస్టికి పొందును. అటివానికి శోకమోహము 
రు 


ఇెక్కడివి? ఈ స్థితిని పొందుటకే అన్ని మతములు, శాస్త్రములు 


18 భారతీయ సంస్కృతి 


బోధలు... వని యొక్క. _పయత్నము. మానవత్వములో దివ్యత్వముపల! 
పొందుటయే ధర్మము యొక్క లక్ష్యము. సనాతన we దివ్య జీవనమ 
నకు మార్గదర్శి. 


హందూమతము యొక్క అదర్శము 


సచ్చిదానందమగు పరమాత్మను వివిధ మతములవారు నానా విధ 
నామములు,రూపములు,తలంపులు, భావములతో నారాధించుచున్నారు. సత్య 
మొక్కటియే కొని,అది మ మూనవదృష్టికి నానావివిధముల గోచరించుచున్ను ది. 
పరమాత్మ తాను అనేక మయినపుడు, దానినుండి వివిధ చరాచర సృష్టి. 
కలుగుచున్నది. దీని కంతయు దేవత లధిపతులై , లోకముల పరిపాలించు 
చున్నారు. 


మహాయోగులు, జొనులు, భకు లు నొమరూపముల కతీతులై 


అల్ల 


పరమాత్మొపలబ్టి పొందవచ్చును. కాని, సామాన్యజనులకు దేవతారాధన . 
అత్యావళ్యకము. ఈ దేవతలను విధివిహితముగా పూజీంచి, తుదకు 
పీరి కృపవలన పరమాత్మను చేరవచ్చును. అ పరమాత్మ (ద్రహ్మ,విమ్లు, 
మహేశ్వరులుగను, రామ, కృష్ణ, బుద్ద, కాళి దుర, మహేశ్వరి, ఆలా 

[ణ్‌ (స) ౧ 3 వక 


జుహోవా, అహుర్‌మజ్‌డ, లేక ఏ పేరుతోనె నను, ఆరాధించవచ్చును. 


ఈ పూజాఫలితముగ జానోదయ మెనపుడు, జీవుడు (పపంచము 


నందంతటను, చరాచరములలో, పృథ్వి, అప్‌, తేజో వాయురాకొశములటో 


భారతీయ సంస్కృతి 19 


ఒకే దేపుని కనుగొనుచున్నాడు. అప్పుడు భేదభావములు నశించి,మానవుడు 
ముకు డె పరమానందభరితుడగును. 


'హొందూమతస్తు డన్ని మతముల వారిని సహనభావముతో చూచి 
వారి కన్ని విధముల తోడ్నడి, మైెతితో మెలగుచుండును. తన మతమే 
గొప్పదనియు, ఇతర మతములు తక్కువ యనియు భావింని ఏ మతమును 
విరోధించక అందరియెడ సమభావము కలిగి యుండును, 


దొరతనములు కూడ, ఒకే మతముపై పక్షపాతము వహింపక, 
అన్ని మతముల పెన సమభావము కలిగి అందరిని _ఆదరించవలెను. 
పభుత్వములు, ఆన్నివర్గమురవారిని» తెగఅవారిని సమదృష్టితో జూచుచు, 
అందరిలో సంఘీభావము, ఐకమత్యము, కలుగజేయు పద్ధతుల, విధుల, 
నేర్చరచి, రాజ్యపరిపాలనము గావించవలెను. హిందూమతము యొక్క. 
ఆశయ మిదియే. 


హిందూ దేశబుషులు, సొవనవురుషులు 


అనాదినుండి భారతీయసంస్కృృతికి, నాగరికతకు, మూలపురుషులు 
ఆ దేశములోని బుషుల్కు పొవన పురషులు, బుషులనగా సత్యమును 
కనుగొని, సత్యవంతముగా జీవించుచు, తమ క్షేమమునకే గాక, అన్ని 
లోకముల, (పజల, జీవకోటి కల్యాణ కము భదతలకు పాటు బడుచు, 


20 భారతీయ సంస్కృతీ 


పురుషులు. వీరు ధర్మార్హ కామమోక్షముల 
రూపములను, విధులను, (్రాసీకమనసు శ తెలియజేసి, మానవుడు కేవల 
మనః ప్రాణ శరీరములు మాాతము గల కాడనియు, నిర్మలాత్మస్వరూపు 
డవియ, దివ్యజీవనమును సలుపు మార్గమును వారు టోధించినారు. సనాతన 
ధర సత్యముల నిరూపించుటకు బుషులు ఆదర్శ పాయులె జీవితములో 
కషసుఖములను కాము అనుభవించి, వీని కేవిధముగ నతీతులు కావచ్చునో, 
ఆ మార్గములను చూపించినారు. ఈ మహనీయులు దేశ కాలముల 
కనుగుణముగ ఒకప్పుడు రన స్టలములలోను, మటొకప్పుడు 
జనసామాన్యములో ను నివసించుచు. సాధా రణన్యకులకే గాక, స 
సంఘములకు, అందరికి హితముజెప్పుచ్చు సలహాల నిచ్చుచు, తోడ్చడినారు. 
మానవ జొతి సామాన్యముగా బుద్దిబలము దేహబళము గలవారిచే 
పరిసాలింపదిడుచున్నది. కాని, భారత దేశములో, సాపనసరుసులకు 
మివ్వదిడి పీరి సలహాలను రాజన్యులు కూడ పాటించినారు. 
లు _తికాలదృష్టి కలవారనియు, వీరి కన్నియు కరతలామలకము 
లనియు వీరిని దర్శించి సర్వులు వీరి నాదేశముల పొటించుచుండిరి. 
రామాయణ, మహాభారత యుగములలో రాజులకు, ప జానీకమునకు, 
వసిష్ట, విశ్వామి, త పోముదేవ, పరశురామ. భరద్వాజ, యాజ్ఞవల్క్య, 
ధ్‌మ్మ, భీష ష్మ (దోణ, వ్యాస శుక్ర అగ స స్య నారద, మొదలగు అనేక 


బుషిపుంగవులు, రాజ్యపరిపాలనయందే గాక్క యితర ఐహిక, (పాపంచిక 


భారతీయ సంస్కృతి 21 


౭3 
వీ 


ములలో కూడ, అందరికి తోడ్పడుచుండిరి. ఈ కాలములోకూడ, 
'పజలు పావనప్పరు షులవద్దకు మోతు. “వారి కష్ణ సుఖములను గూర్చి చెప్పు 


లా, 


నుచు సహాయము. పొందుచున్నారు. 


9 


భారత సాహిత్యము, వాజ్మ్యయము 


సాహిత్యము యొక్క బౌన్నత్యము, వస్తు శేష్టత, గంభీరభావము, 
ఆది స సృష్టించిన రూపములయందు యుండును. ఇంకను, (_పజానీకము 
నెంత వరకు ఉన్నత స్తితికి ఆది గ గొనిపోవునసి కూడ ఆలోచింప తగినది. 
వాజ్మయ భాష, మధురము, - స్నిగ్ధము, సరళముగ నుండవలెను. ఈ 
(పమాణములసు బట్టి చూడ, భారతీయ మూలభాష సంస్కృతము, 
_వదేశభాషలై న హిందీ, బంగాళా, .గుజరాతీ, అంధ, కన్నడ, తమిళ 
మొదలగునవియు, బౌద్ద పాళశీభాషయును, ఇవన్ని భారతీయ నాగరికతా 
సంస్కృతులకు అభ్యుదయకారులై. నవి. 


చీదోపనిషతులు మం|త|దషలె న బుషిపుంగవుల స్వతః స్ఫురణ 

a) వీ Dea / 

(శతి పవాహవాక్కులుు ఈ కవిత మనోభూమిక కూర్చ్వమునుండీ వెళ్లి 
విరసిన అమృతవాణి. రామాయణ, మహాభారత రచ యితలై న వాల్మీకీ, 
వ్యాసులు, తరువాత రాణించిన కాళిదాసు మూడు యుగములకు చెందిన 
ము కవులు. ప్‌ మహా కావ్యములలో భారతీయ సంస్కృతి అత్యుత జు 


సానము వహించినది. ఈ రచనలను వరిశీలించినచో, భారతీయనాగరికతా 
@ “ 


22 భారతియ సంస్కృతి 


(పాకశస కము విశద మగుచున్నది. వ్యాసమహర్షి రచించిన మహాభారతము 
పంచమ వేదమని వన్నెకెక్కి.నది. సమస విషయములను గుజించి, 
యిందులో వరన లున్నవి. ఆధ్యాత్మిక, నె తిక, రాజకీయ, ఆరిక, 
ణి ఓ (-+] 
సాంఘిక, లౌకిక సర్వ్యవిషయములు ఈ కావ్యములో చర్చించబడినవి. ఇది 
సర్వులు వినియోగింప తగిన ఉత మ ఆదర్శ (గంథము. 


కాళిదాసమహాకవియే గాక భవభూతి, భారవి, బాణ, భర హరి, 
జయదేవ మున్నగు నంస్కృతకవులును, తరువాత | పాంతదేశీయ భాష 
లలో వర్తిల్లి న, విద్యాపతి, కదీరు, తులసీదాసు, సూరదాసు, నానక్‌ ,పోతన, 
శ్రీనాథుడు మున్నగు ఆనేకమంది కవులును, సాహితీరచనలలో వేదాంత 
విషయములను గుజించియేగాక ఆ కాలపు రాజకీయ, ఆర్దిక, నై తిక పరిస్థితు 
లను గుటీంచియు పలువిధములై న నాగరికతావ్యవస్టలను వర్ణించినారు. 
ఇవన్ని పరిశీలించినచో భారతీయు లెంత |పతిభావంతులో, ఎంతటి 
మహానాగరికతా సంస్కృతి కలవారో విశదమగును. భారతీయ సొహిత క 


ముత్తమ మైనదనియు, ఏ దేశ సాహిత్యమునకు తీసిపోవునది కాదనియు 
చెప్పనగును. 


భారతీయ సాహిత్యము, పద్య, గద్య, నొటక, కథా, కోవ్య, నవల 
మొదలగు అనేక రూపములతో భాసిల్లు చున్నది. సాహిత్య మొక 
మహోన్నత కర్ణ 


భారతీయ సంస్కృతి 29 


భారతీయులు అరవై నాలుగు కళలను సృష్టించి, _పెంపొందించిరి, 
వానిలో ముఖ్యమైన లలితకళలు తర్కము, వ్యాకరణము, న్యాయశా స్త్రము, 
జ్యోతిషము, ఆయుర్వేదము, సాహిత్యము, సంగీతము, నృత్యము, 
చి తకళ్ళ శిల్బము గృహనిర్మాణము. భారతీయుల కళాదృష్షి ముఖ్యముగ 
ఆంత రికముగ నున్నది, కాని, పాశ్చాత్యులు బాహ్య రూవమునకు 
(పాధాన్యమిచ్చుచున్నారు. ఈ దృషిభేదమునలన పాశ్చాత్యులు భారతీయ 
కళల యందలి గుణములను చక్కగా గీవాంచలేక వాటిలో నున్న 
సౌందర్యమును, గభీరతను, అంతరార్హమును మెచ్చుకొనలేకన్నారు. 

పాళ్ళాత్యులు భౌతిక సౌందర్య అకారములకు ముగ్గులె వస్తువులలో 
నున్న రసజ్ఞత నుపలబ్రి పొందలేక యున్నారు. భారతీయ చిత కారులు 
_సకృతి యందును, మానవుసిలోన్యు జగత్తునం చంతటను ఆత్మ దృష 
కలవారై అంతరిక విశేషములను జాహ్యారూపములలో చి తించ 
(పయత్నించినారు. చేవతలు, యబుచులు వారిలోనుండ శాంతి ఆనందము, 
దివ్యత్వము మొదలగు సచ్చిదానందములన్ను భారతీయ చిత్రకారులు వారి 
చి కములలో నిళూపించి యున్నారు. అటులనే, మానవ స్వభావములో గల 
శాంతి కరుణ, కోధము మొదలగు నవరసములను చాహ్యారూపముల లో 
చితిగించినారు. 

41] 


చ 
fm 
చ్చి 
౧ 
Gy 
ర్స 
రి 
ర 

యో 
1 

(34 
(9 


గ 


నుపలబి పొందిన దివ్య భావములను, మానవ స్వభావములను, వి గహ 


నా 


fp 


లలో కూడ _పదర్శించినారు. దేవాలయ  కటడములలో, అన్ని 
లోకములు, అందుండు చేవ, గంధర్వ, యక్ష, కిన్నర, రాక్షస మానవ, 
పు తరు గుల్మాది సర్వగుణములను రాతిలో చెక్కినారు. రామాయణ 

రత కథలు పౌరాణిక గాథలు విగహ రూషములుగ "'దేహాలయప్ప 
సపాకారములలో చెక్కబడిన వి. విగహములను, రాయిలోను, ఇతర 


పంచలో హములలోను అద్భుతముగా నిర్మించు కళాకౌశలము భారతీయుల 


రి 


కున్నది, దేవాలయములలో నే గాక రాజభవనములతోను, నిర్ణనరమణిీ 


eA 


ares క్టైమంలోన గృ హములలోను నిపుణతతో ఇక్కుబడి 


q 


నిరాంణ ళొంటిని రిం బుదుని ఏ గహములనుజోచి 
అ ధ్యాన స్‌ లై 
నపుడు, మనము తనషయులమ ఆ వ్యభా భావముల నుపలబి పొందుదుము, 
౮6 ర్న ఇ 
అదేవధముగు. మహాకాళి, శివ, దుర. రామ, కృష మొదలగు విగహ 
a ళం | 


ములను దర్శించినప్పుడు వొని యందుండు దివ వ్యగుణ ముల  నవగాహన 


నాపై కాది లో చ > శ 
జ సికొని, భ కీభావముతి పూజింతుము. ఈ మహా శిల్పములు సృషించిన వారి 
— వు 


బరుకకాడ మనకు తెలియవు. ఐనను, బౌరి నె పుణ్యమును కొనియాడి, 
వ్‌ can 


వొరికి చొహారు లర్బింతుము. ఆజంతా గుహలలోని చితలేఖనములు, 


ట్‌ 
oy 


రు మన కగోచరములు. భారతీయకి 


జప 
యు 
nt] 


 దవికువుల 
అ 


నిసి నిర్మించిన ణ్‌ 


వీ 


jeune» | ఊత మ. 
త్ర శలము జ 


ంపబడిన క 


ఓ, 
య, 


లి 
రన 
అబు 


లో 
ON 


తముగ 


Cia 


దకాలమునుండి యీనొటివర 


"శు 

భవాయ. 

నము 
ఛం 


ఆఊనందముల నందించుచున్నారు. 


పజలకు కొంతి, 


ళ్ళ 
9 


ఇవి, 
వూ 


న వేయబడుచున 


బి 
యా 


Pad 


లగా 


ములు అ 


జల 
౧“ 


సంగీతములో కూడ అన్ని ర 


అనాదెగ 


ఈ లి 
పోషింపబడుచున్న ది, 


సంగీతము వలె నృత ంకళ 


దీనిని గంధర 


oa 


Ca 
(na 


రంజకముగా, 


దా 


a J f, 
a 9 
Ls [ల 
Jari 
p11 
y2 
Bh pe 
f3 9 
న్‌ 
§ లీ 
ఇటు 
నీ 4 
చ్బ [2 
క్‌ [71 
a 
— 
6/0) 
లే 16 
స 
7 
య 7 
a8 బీ 
WW yy 
i ay) 
శ 
0 ౩ 
(౧౧) 
nN 
శ 
|] గ్‌ 


గాకుండ, 


ము 


క్ర 
అధో 


మానవుల జీవితము రోగయు 


డి ఘనత వహించి, 


0 


ను 


వూ 


ద్యవృ జని 


లను కనుగొని వె 
(RR 


నేక బాషను 


oa 
య 


26 భారతీయ సంస్కృతి 


వ్యవసాయము భారతదేశములో ముఖ్యమైన పర్నిశమ. దీనికి 
వలయు పనిముట్లు నిర్మించుకొని, పంటలను పండించు సదుపాయములను 
శాస్త్రములను, భారతీయులు నిర్మించుకొన్నారు. ఫలముల నిచ్చు తోటల 
'పేంపకములో భారతీయులు నిపుణులు. ఇదిగాక, , వృషభ, అశ్వ, 


గజాదుల పెంపకము, పోషణయందు భారతీయు లద్వితీయులు. 


సముదయానము, నావలు సృషించు తీరు ఆకాశగమనము 
వా 


“మొదలగు శాస్త్ర కళలు, భారతీయులకు అనాదినుండి తెలియును. 


వేయేల, జీవితములో నుపయోగపడు ఆనేక కళలయందు, 
భారతీయులు నిపుణత కలవారే, దేశసాభాగ్యమునకు తోడ్పడుచున్నారు, 
లలిత కళలయందే గాక ఫలితకళలయందు గూడ, భారతీయులు 


ఆఖండ (పశేసి బొందినవారు. 


భారత రొజ్యూంగ నిర్మాణములు 


'_ భారతీయులు (ప్రాచిన కొలమున, మానసిక, అధ్యాత్మిక సాహిత్య 
లలితకళలయందు షొన్నత్యము వహించినవారే కాని, ఐహికజీవనములోను 
రాజ్యాంగ నిర్మాణమందును పొళ్ళ్చాత్యులకం'బ ఘనత వహించ లేదని, 
కొంద రనుకొందురు. కానీ, ఇది సత్యదూరమని చెప్పవచ్చును. భారతీయుల 


రాజ్య పరిపాలనావిధాన మంతయు, ధర్మబిద్దమై, (పజల స్వాతం తము 


భారతీయ సంస్కృతి 217 


చి 


నకు దోహదకారిగ నుండి, సొంఘిక కళ్యాణ భ్యదతలను, యోగక్షేమ 
ఐశ్వర్యములను పెంపొందించినడిగా నుండెను. 


(పతి సంఘమునకు, దేశమునకు, జాతికి ఒక (పత్యేక ఆత్మ 
యున్నదని భారతీయుల విశ్వాసము. వ్యకు లువలెనే సంఘములు కూడ 
(కొత అనుభవములు, మార్పులు, కష సుఖములకు లోనగు చున్న వి. 

అ అ ఈ 


ఆంతరమున కలుగు మార్పులు బాహ్యుమునక్షు _ససరించును, 


ళా 


ఆదికాలమందు భారత దేశములో కులము _పధానముగ నుండి, (పతి 
కులమునకు ఒక _పభువు లెక రాజు యుండెను. అతనిని కులజనులు 
ఎన్నుకొనుచుండిరి. కులజనుల సభలలో డేళ కార్యము అన్నియు 
తీర్మానింపబడుచుండెను. కులములనుబట్టి, కురుడేశము, పాంచాలము 
మాళవము, సాళ్వము మొదలగు దేళ నామములు వ. కమేణ 
ఈ కులములవారు ఎక్కువ (పదెశము కానలెనని ఇళ పై యుద్ధములు 


చేసి వారి (పదేశముల నా కమింపజొచ్చిరి. 


ఈ కాలమున వారి బుద్దిబలముచేతను, జానదృష్టిచేతను అన్ని 
కులములవారు బుషులగుటకు అర్హులుగా నుండిరి. ఈ బుషులు రాజ 
సభలకు వెళ్లటయు, రాజ్యుపరిపాలనా విధానము చూచుటయు, రాజులకు 
సీతులు, విధులు బోధించుటయు సామాన్యముగా జరుగుచుండెను, సర్వసంగ 
పరిత్యాగము వేసిన ఈ పావనప్త్పరుములు (పజల యోగక్షేమమునకు 
కర్క యో గాభ్యాసకు లగుచుండికి, 


28 భారతీయ సంస్కృతి 
ఒక రాజుకు లోబడని _వజాస్వా మ్యములు కూడ భారతావనిలో 
పూర్వ ముండెను. పూర్వకాలపు గ్‌ంసు దేశములోని (పజాస్వామ్యముల 
కంటె, వీనికి ఎక్కువ (పాబల్యము, సిరత్వము నుండెను. కొంత 
® a ణి 
కాలమునకు యో _పజాస్వామ్యము లందు దక్షత లోపించినందున, 


మ 


రంకుశ చ్యకవర్హు రులకు - లొంగవలసి వచ్చి, గొప్ప సామాగిజ్య ములలో 
కలిసిపోయినవి. అవ ప్పటిక్‌ కూడ, |పజాసా మ్య పద్దతులకి పలుకుబడి, 


(పాబల్యము తగ్గలేద 


ప్రతి రాజ? మందును, మంతుల సభ, పౌర సభలు నుండినవి, 
నగర వరిపాలనము పౌరసభ వశములో నుండెను, ధర్మవిరుద్దముగానడచు. 
రాజులను సింహాసనములనుండి తొలగించు అధికారము ఈ సభ కుండెను, 
ఈ సభలో పట్రణము, గానము, కులము, శేణి, గణము, వీరి 
ఆరినయు లుండిరి. ఆనగా నాలుగు వర్ణముల న _ద్రాహ్మణ, క్షతియ, 
వైశ్య, శూద్రుల పితినిధులు పౌరసభలో నుండి దేశవ్యవ హా రవిషయము 
లను గుజించి రాజులకు సలహాల నిచ్చుచు, రాజ్యపరిపాలనలో తోడ్పడు 
"చుండిరి. రాజును పద్య భహ్టునిగ చేయవలసి వచ్చినపుడు పౌరసభ, 
రాష్ట సభయు కలిసి, ఈ విషయమును నిర్ణయించుచుండిరి. ఇందువలన, 


పూర్వము భారకవర్గములో రాజులు నిరంకుశులు కారని తేలుచున్నది. 
ల i డు 


పారచీన కాలములో భారతములో చాతుర్వర్యము లేర్చడెను, 
(27) 
మునకు ఒ ఒక గ_కవిధమై న ధర్మముండగా, దాని సనునరించి, 


ఢాస్రాకి 


ప 
ఎ 


భారతియ స 


పనులను చేయుచుండిరి. 


వారు తమ 


en 


పీరిలో తగాదాలు 


చుండిరి. 


కొను 


ంచుక్‌ 


నిర్వవి 


విచారించి, 


లనేకములు 


ఈ వివాదము 


నిరయింపబడుట లేదు. 


రాజులు 


అ 
ంల్రి 


కాస, ఆ కాల 


వారి ఆధికారమునకు హ 


కారు. 


ఇంకను, ఆ కౌలమున, 


క qi} 
EE జీ 
i3 
[్‌ fe 
i & 
va 
9 
Aa శ్రే ౮ 
ప {3 
x { 
తి త్స 
fe %3 
ya Yd 
స్‌, 16 
క (3 
Ys 3 


జరుగుచుం చెను. 


పరిపాలన గూడ 


మటణముల 


విధముగ, 


న స 
స్ట సీ 
న |] గ్‌ 
3s 
SN] 


va 6 
9 భు 
“2 సే 
క్‌ 
ఖై 
గ్‌ గి 
తీ 
సనో 
బం 


వ 


వ రసంఘములు 9 
ఘములు, 


జూచినను, 
వేదాంత సం 


నిరంకుశత కము 


| ఖః; hut జ 


సలి. ఉట 


మం జూ అ, మ 


క్ష్‌ 


న. 


శ 


fi 


క ఇ ఆచ : 


BY భారతీయ సంస్కృతి 


కౌర్యములు నిర్వహించు చుండీనీ. భారత రాజ్యాంగము, పె చెప్పిన 
రు 
ఉన్న తాదర్శములతో నిర్మింపబడి నీర్వహిొంపబడుచుండెను, 


కాని, దురదృష్టవశాత్తు, బాహ్యా శతురవులనుండి రాజ్యమును 
రక్షించుకొను సదుపాయములు, కటుబాటు రాజులలో శాశ్యతముగానుండ 
(ప) య 
లేదు. ఒకే స్మామాజ్యాధికార ముండవలెనని పూర్వులు (గహించి, 
రాజసూయ యాగములు చకవరులు చేసిరి, మౌర్యులు, గుపులు, 
ఆం ధులు ఎకచ్చ తౌధిపత పము సాపించుటకు పాటుబడిరి, కొని, యిది 
చా 
ఫలించలేదు. ఆంతరంగికముగా, ఎకత్వమును, ఒరే విజ్ఞానమును, 
ధర్మమును, సంస్కృతిని సాధించిరి కాని భారతీయులు బాహ్య ఏకత్వము 
సాధించ లేకపోయిరి. అందువలన, పదకొండవ  శతాబమునుండి 
౧ 
మహమ్మడీయ, ఐరోపాదేశజాతులు, తుదకు _బిటీషువారి దాడులకు 
భొరత దేశము గుణి అయి, దేశములో అంతఃకలహాములు కలిగి, స్వరాజ్య 


మును పోగొట్టుకొనె ను. 


_వస్తుతము మనము పూర్వరోజ్యూంగ మందలి సుగుజములను 
అనుసరించి, ధర్మబదమెన (ప్రజాస్వామ్య స్వాతం, తమును సంరక్షించూ 
ల ల . వ న 
భాజ్యాంగమును _పతి 9చుకొని, థారతదేశమును విదేశా క్రమణలకు 


గుట్‌కౌని, రక్షణలతో కాపొడుకొనుచు, జీగించవ లెను. 


భారతీయ విశ్వసందేశము 


వరము సత్యమునే, పరమ పురుషుడనియు, దేవుడనియు, సర్వాతిల 
మనియు, సనాతనమనియు, అనంతమనియు, కేవలమనియు పలువిధముల 
నిర్వచించవచ్చును. ఈ కేవల సత్యమునుండియే అనంతజీవు లుత్సన 
మయి, అందులోనే యుండి, ఆ అనంతమును హదుపరచలేనివిగ 
నున్నవి. 


ఒడ ౪ అమీ అ? ia అల్లే < ౮ , 
ఆ పరమ సతలోసన చెశకాలములు, సచి,దానందములు, చరాచి 
జయా 


వ్‌ ల భ్‌ జట 

9 ఖు న తగా ఉ 

(ప్రపంచములు, సర్వజీవకోటి, వ్యకావ్య కములు, సర్వము నున్నవి. 
| తూ య్‌ లం త ధన 


జీవాత్మ, పరమాత్మ యొక్క అంశము. కొని, మాసవజన్మము సంభపంచిన 
| తర్వాత, జీవుడు అహంకారమునకు, తిగుణములకులోనె , సుఖదుఃఖములకు 
] . 7 


గుజీయగుచున్నాడు. వీటినుండి విముకుడగుటకు ఆత డసక ; పయాసలు 


అలా హూ 
పడవలసి వచ్చును. కాని, ఆతనిలో ఆత్మశక్తి యున్నందున, ముక్త 
గి బానే అనీ 
లన ల షి ణి 
డగుటకు వీలున్నది. ఇందుకు సదుపాయములు గలవు. న్‌ని గూర్చి, 
హిొందూనుత మీ విధముగ బొోదించును. 
సుఖదుఃఖములు రెండును మనసు, యొక్క ఒకదశా సుఖము 


భ్‌ 


మనస్సు యొక్క కోరతగినస్టితి; దుఃఖము నునస్ను మక్కా క రతగని 
ప సో 


శశి భారతీయ సంస్కృతి 


స్థితి. ఈ స్టీతులకు కారణము డేశకాల, మానవ, సంఘ పరిస్టితులు. 
స్ట 

మానవ జేవిము, కుటుంబ, వర్గ, జాతి, కా? ఆర్థిక, రాజకీయ, 
సాంస స్కతిక, నె తిక వ్యవహారము వాతావరణములను బట్టి 


యుండును, (పతి వ్యక్‌కి సా సంబంధము కలదు, ఏని 
కనుగుణముగ, సామరస్యంతో మెలగుచు, జీవించినపుడు వ్య _కీకి 


సుఖము కలుగును. 


మానవుడు తన నుఖమునకే _పాకులాడుచు, ఇతరులక్షేనమునకు, 
సంఘమునకు, జాత్రికి వ్యతిరి క్ర కముగా నడచినచో కష్టములకు, 
దుఃఖములకు, అశాంతికి లోనగును. మానవుడు సంఘజీవి ష్‌. అందరి 
_శేయస్సు నాకాంక్షించవలెను. అహంకారముతో కూడిన కర్మలు 
సుఖమునక శృకువులు. కామ (కోధ్య లోభ, మోహములకు వశుడై , 
జీవుడు స్వసుఖము నాకౌంక్షించును. అప్పుడే దుఃఖము సంపాప్త 


దుఃఖమునుండి విముక్తి నొందుటకు ముఖ్యముగా ఆంతరికజ్జాన ము 
సంపాదించుకొన వలెను, జీవుడు మనోభూమిక నుండి. పైకి విజ్ఞాన 
సరమునకు బోయినపుడు సచ్చిదానందములు కు రం 
దివ్య తెజోవికాసములతో, లోపభూయిష్టమైన మనఃపాాణ శరీరములను 
పరిశుద్దముజేసి, దివ్యమయ ము చేయవలెను. అపుడు జీవుడు పరిపూర్ణుడు: 
డ్కు కర్మిషి యగును. ఆ దివ్య స్థితి పొంది, దివ వ్యపరివ రనము 


భారతీయ సంస్కృతి Er 


కలిగినపుడు, దివ్యజీవనమున కర్తుడగును. అప్పు డాతనికి, సంఘము, 
జాతి, ప్రపంచము, సర్వ జంకుకోటి, దె వముగా కనబడి సమసి కల్యాణ 
భదతలకు తన సర్వస్వము నర్చించును. సర్వము భగవానుడని 
యుపలబ్ది పొందినపుడు, సర్వమానవ భూత కకోటిక్షేమమును జీవు 
య 

ఆకాంక్షించును. తాను, _పపంచము ఒకటే నని యుప లబ్ది పొందుటయే, 
పరమాదర్శము, ఈఆదర్శ జీవికి, సర్వభూతదయ, సేమస సహజమెసర్వము 
. భగవానుడని భావించి, ఆనందమయుడె జీవించును. ఈ సనాతనధర్మ మే 
హిందూమతము. దీనినే  వేదబుషులు వేదోపనిషతులు , వాల్మీకి, 
వ్యాసాదులు రామాయణ, భారత, ఇతిహాసములు, తం మొదలగు 
శాస్త్రములు, సాహిత్య చి తకళలు, రాజ్యాంగనిర్మాణములు, కవులు, 
చి తకారులు,చారి తకులు వెల్లడి చేసిరి. సమత్వము, ఆత్మీయతతొ 
ఆందరు జీవయాత్ర గడపవలెననియే భారతీయులు (పపంచమున కందించు 


సందేశము. 


సర్వేజనాః సుభినొ భవంతు. సమసస సన్మంగళాని భవంతు |: 
pan...) 


